చిత్తూరు జిల్లాలో 
తాలి స్వాతంత్ర్య పోరాటం 


The First Struggle for Independence in Chittoor District 


UU 


of 
Jot |“ 


y] 


ge|Rof 


రచయిత 
డా. దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డీ ఎం.ఏ. ఎం.ఫిల్‌, పీహెర్‌ డి. 
pa కత 
లెక్చరర్‌ : చరిత్రశాణ, జవహర్‌ భారతి 
కావల్సి వెల్లూరు జిల్హా, ఏ.పి. 
Py DEVIREDDY SUBRAMAN YAM REDDY 
ని, M.A.,.M.Phil..Ph.D. 
గ. _ Associate Professor 
క. _ Department of History 
స Bri Venkateswara University 
TIRUPATI = 517 302 (4.2) INDTA 
సన 


ప. 


(ప్రచురణ 
కావలి జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ 
అధ్యక్షులు యస్‌. జయ|వ్రతొస్‌ రెడ్డి 


మొదటి ముద్రణ: 1992 
సర్వహక్కులు: రచయితవి 


చిత్తూరు జిల్లాలో తొలి స్వాతంత్ర్య పోరాటం 


The First Struggle for Independence in Chittoor District 


() డా. దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి ఎం.ఏ, ఎం.ఫిల్‌, పిహెచ్‌.డి. 
Dr. Devireddy Sub: 





Reddy,M.A., M.Phil., Ph.D. 


వెల: రు. 10;- 
Price : . 10/- 


కాపీలకు చిరునామా : 


తుమ్మలగుంట | 
తిరుపతి - 517 505. 





అంకితం 


గుంటుపల్లి వెంకటేశ్వర చౌదరి గారికి 
రాష్ట్ర కిసాన్‌ కాంటగెస్‌ ఉపాధ్యక్షులు 


వెల్లూరు జిల్హా యువజన కొం(గైప నాయకులు 


~~ క + 


చిత్తూరు జిల్లాలో తాలి స్వాతంత్ర్య పోరాటం 


ఆగస్టు 15, 1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. దీన్ని 
దిర్భకాల పోరాటం ద్వారా నంపాదించుట. జరిగింది. ఈపోరాటం రెండు 
(ప్రధాన దశలుగా సాగింది. జాతీయతా భావం ఉద్భవించడానికి పూర్వం 
సాగిన పోరాటదశ.జాతీయతా భావం ఉద్భవించాక జరిగిన పోరాట దశ. 
తొలి దశలో జరిగిన ఉద్యమాలు చాలవరకు ఒకదానికొకటి నంబంధం 
లేకుండా (ప్రాంతీయంగా, ప్రాంతీయ నాయకతా (న సాగాయి. అనగా వాడు 
జాతీయతా భావం లేదు. రెండవ దశ కాలంలో జాతీయ భావం (క్రమంగా 
వరివూర్ల్ణరూపాన్ని నంతరించుకొని భారత జాతీయ కాం(గౌస్‌ నాయకత్వాన 
ముఖ్యంగా గాంధీజీ రాజకీయ (ప్రవేశం తరువాత స్వాతంత్రోద్యమం జాతీ 
యోద్యమంగా, (ప్రజా ఉద్యమంగా సాగింది. 

బ్రిటిష్స్‌ , వ్యతిరేక భారత స్వాతంత్ర్య పోరాటం ఒక్కసారిగా వందొ. 
మ్మిది, ఇరవయ్యో శతాబ్దాల్లో ఉద్భవించింది కాదు. ఆంగ్ల అధికార స్తాప. 
నజరిగిన నాటినుండే బ్రిటిష్‌ వ్యతిరేక స్వాతంత్ర్య పోరాటం ఆరంభ 
మైంది. ఏదేశమందైనా వలస పాలనా స్టాపనతో బాటే వలన పాలకులకు 
వ్యతిరేకంగా పోరాటాలు ఉద్భవించుట సహజం. వలన పాలనా స్వభావమే. 
అందుకు కారణం. ఇది తన సహజగుణంతో దేశాన్ని, నంఘాన్ని నాశనం 
చేస్తుంది. దేశాభివృద్దిని తిరోగమన దిశవైవు తీసుకెళుతుంది. దేశాన్ని. 
దోచుకొని పలు రకాలైన బాధలను సృష్టిస్తుంది, కడకు తిరుగుబాటుకు 
కావలసిన పరిస్తితులను తానే సృష్టిస్తుంది. ఉదాహరణకు ఆంగ్లవలన ' పాల 
కులు భారత ఆర్దిక రంగంలో, పాలనా వ్యవస్టలో, భూసంబంధాలు, శిస్తు 
విధానం వంటి వాటిల్లో ప్రవేశపెట్టిన మార్పులు వ్యవసాయ రంగంలో 
పలు బాధలను సృష్టించాయి. దేశమంతటా మితిమీరిన శిస్తు వనూలు 
జరిగింది. పాలయగాళ్ళు, రాజులు, జమిందార్డు, ఇనాందార్లకు చెందిన భూహ 
క్కులు తొలగించబడుట లేక అమ్మివేయబడుట జరిగింది. వీరిపై 
మితిమీరిన పేష్కేష్‌ (£11016) విధించ "బడింది. శైతులవై “రెంట్‌” 
అనబడే భూశిస్తు వెంచబడింది.శిస్తు చెల్లించని రైతులు భూమినుండి 
తొలగించబడ్డారు. శిన్తు చెల్లించలేని రైతులను వేష్కష్‌ చెల్లించలేని 


1 


పాలయగాళ్ళను హింసించుట బంధించుట జరిగింది. ఇందుకు నూత 
నంగా స్టాపించబడ్డ న్యాయస్థానాలు, చట్టాలు, ఆంగ్ల అధికార్లకు అండగా 
నిలచాయి. ఆంగ్లేయ పాలనలో వ్యవసాయ అభివృద్దికి, రైతు నంక్షేమా 
నికి ఎట్టి చర్యలు: చేపట్టబడలేదు. పోలీసు రెవిన్యూ, న్యాయ, సాధారణ 
పాలనా  వ్యవస్తల్లో న తాండవించు చుండేది. అంగ్రేయులు (ప్రవేశ పె 
ట్టిన స్వేచ్చావ్యాపార విధానం, బ్రిటన్‌లో భారత సరకుల పై విధించబడు 
చుండిన విచక్షణారహిత పన్నులు భారతీయ కుటీర పరిశ్రమలను దెబ్బ 
తీసి వృత్తిపనివారు ఉపాధిని కోల్పోయేట్టు చేశాయి. వీరు (ప్రవేశపెట్టిన 
సంస్కరణల మూలంగా తరతరాలుగా సాంప్రదాయంగా పాలకులనుండి, 
ధనికులనుండి పొందుచుండినప్రత్యేక హక్కులను, లాభాలను మతాధిపతులు, 
మేధావి వరాలు కోల్పోయారు. అసలు విదేశీ భావంతో పాలించే ఆంగ్రే 
యుల పాలన ప్రతి భారతీయుని ఆత్మాభిమానాన్ని దెబ్బతీసింది. ఇట్టి 
పాలనా స్వరూపాన్ని (గ్రహించిన భారతియులు ఆంగ్ల పాలనను తొలగించు 
కోవాలని కంకణం కట్టుకొన్నారు. దీనితో దేశమంతటా పలుప్రాంతాల్లో 
ఆంగ వ్యతిరేక తిరుగుబాట్లు |ప్రారంభమయ్యాయి. ఇందు రైతులు వృత్తి 
పనులవారు, నిరుద్యోగ సైనికులు (ప్రముఖ పాత్ర నిర్వహించారు. రాజులు, 
జమీందారు, పాలయగాళ్ళు, ఇనాందార్డు, కడకు; మతాధిపతులు గిరిజన 
నాయకులు కూడా ఈ ఉద్యమాలకు నాయకత్వం వహించారు. 


ఆంగ్ల వ్యతిరేక ఉద్యమాలు ఆంగ్ల అధికార స్తాపన దేశంలో జరిగిన నాటి 
నుండే |ప్రారంభమైనాయని 'ఇదివరకే చదివాము. 18వ శతాబ్దిలో జరిగిన 
ఉద్యమాల్లో బెంగాల్‌ లో సాగిన నన్వాసీ తిరుగుబాటు(1763-1800), 
చౌర్‌ తిరుగుబాటు (1766-72, 1795-1816), రంగపూర్‌, దినాజ్‌ 
పూర్‌. తిరుగుబాట్లు (1783) బిష్టువూర్‌, చీర్చం (1799), బెనారస్‌, 
జాద్‌, ఉత్తర సర్కారుల (కోస్తాంధ్ర) తిరుగుబాట్లు ముఖ్యమైనవి. 19వ 
,శతొద్ది తొలి అర్హబాగంలో తూర్పున ఒరిస్సా (1804-17), సంబ 
గ (1827-40) ల లోను పశ్చిమాన సౌరాష్ట్ర, (1816-32), 
గుజరాత్‌ (కోలిన్‌) (1824-28, 1839-49), మహారాష్ట్ర, (భిల్‌ తిరుగు 
బాటు), నతార sas, sey ల లోను ఉత్తరాన బెనారస్‌, జాద్‌, భీలాస్‌ 
|వూర్‌ (1805), ఆరిఘర్‌ ఆలిఘర్‌ (1814-17), పక్చిమ ఉత్తరప్రదేశ్‌, హర్యానా 
(1824), జబల్‌ పూర్‌ (1842), ఖాందేష్‌ (1852) అ లోను దక్షిణాన 





విజయనగరం (1794), పార్లకిమిడి (1766 -1857), గుంనూరు (1778, 
1800, 1830-31, 1835) విశాఖపట్నం (1830-34), రాయలసీమలోని 
కడప (1801-5, 1846), కర్నూల్‌, చిత్తూరు (1801-1805) ల్లోను, 
తంజావూరు, మలబార్‌ (1800-1801), తిరువాన్కూర్‌, మైసూర్‌ల 
లోను జరిగినవి ముఖ్యమైనవి. ఠరంవ (1879) వంటి ప్రాంతాల్లో గిరిజన 
తిరుగుబాట్టు కూడా జరిగాయి. వాటి వెద్దతిరుగుబాట్టలో 1857-58 
లో జరిగిన (ప్రధమ స్వాతంత్ర్య పోరాటం అని పేరుగాంచిన ఉద్యమం 
ప్రాధానమైందిగా చెప్పవచ్చు. ఇది బ్రిటిష్‌ భారత సామ్రాజ్యాన్నే కుది 
పివేసింది. వై తిరుగుబాట్లన్నీ [బటిష్‌ సామాజ్యంలోని ఆంగ్రవ్యతి రేక 
వాతావరణానికి కొన్ని సూచికలు మాత్రమే. కాని ఇవి భారత సాంప్రదా 
యరీతి తిరుగుబాటు ధోరణిని, ప్రాంతీయ తిరుగుబాటు సాంప్రదాయాన్ని 
స్తాపించాయని చెప్పవచ్చు. భావితరాల భారత జాతీయోద్యమకారులు 
వీటినుండే స్పూర్తిని పొందారనుటలో సందేహంలేదు. కాని వీటన్నింటినీ 
ఆంగ్రేయులు కఠిన రీతిలో అణచేశారు. ఐనా ప్రజల స్వాతంత్ర్యభావం 
అప్పుడప్పుడూ ఉద్యమాల రూపంలో చెలరేగుచునే యుండేది. కడకు ఇర 
వయ్యో శతాబ్రిలో ఇది భారత జాతీయోద్యమ రూపాన్ని ధరించి, ప్రజా 
ఉద్యమంగా మారి, ఆంగ్ల అధికారాన్ని కూల్చి, ఆంగ్రేయులనుండి 1947లో 
దేశానికి విముక్తిని తెచ్చింది. దేశంలో సాగిన ఈ పోరాటాలన్నింటినీ 
ఐదు ప్రధాన ఉపభాగాలుగా విభజించవచ్చు. అవి: పాత వ్యవస్త కొనసాగు 
టకు జరిగిన వుద్యమాలు (restorative or nativistic movements), మత 
స్వరూవ ఉద్యమాలు ( religious novements), సాంఘీక దోపిడీగాళ్ల ఉద్య 
మాలు (80421 banditry), భయంకర వాదుల ఉద్యమాలు, ( terrorist 
movements), (పజాఉద గ్రమాలు (౧29 Movements). ఇవి జాతీయ భావ 
ఉద్భవ వూర్వదశకు, జాతీయ భావంగల దశకు చెందిన స్వాతంత్రోద్య 


ఇక చిత్తూరు జిల్హాలో సాగిన తొలి స్వాతంత్ర్య పోరాట విషయానికి 
వచ్చినట్లయితే ఇది అత్యంత ముఖ్యమైన వలసపాలనా సంస్కరణల కాలంలో 
జరిగిందని చెప్పవచ్చు. జమిందారీ, రైత్వారీ, (గామవారీ, ఇనాందారీ 
సంన్కరణలద్వారా వ్యావసాయిక ఉత్పత్తి సంబంధాల్లో నూతన పద్దతులు 
ప్రవేశిస్తున్న రోజుల్లో, పరదేశీ సిద్దాంతాలదా రా మొరటు రూపంలోని 


3 


పెట్టుబడిదారీ వ్యవస్త దేశీయ స్వయంపోషక (గ్రామీణ వ్యవస్టలో చొచ్చు 
కొని వెళ్ళుటకు కావలసిన కృషి జరుగుచున్న కాలంలో వీటి ప్రభావంతో 
ఏర్పడిందే ఈ చితూరు స్వాతంత్రోద్యమం. అంతేగాక ఆనాటికే ఆంగ్రపాల 
నవై విసుగుచెందిన ఇతర దక్షిణ ప్రాతియులు చేపట్టిన ఉద్యమాలు కూడా 
ఈ 'ప్రాతీయులవై (ప్రభావాన్ని చూపి ఇచట కూడా ఉద్యమం ఏర్పడేట్లు 
చేశాయి. ఈ ఉద్యమానికి నేటి చిత్తూరు జిల్హాలో (అనగా పూర్వపు 
మద్రాసు (పప్రసిడెన్సీలోని కర్నాటక ప్రాంతంలో యుండిన ఉత్తర ఆర్కాటు 
డివిజన్‌లో) యుండిన చిత్తూరు పాలయగాళ్ళని పేరుగాంచిన పదిమంది 
పాలయగాళ్ళలో తొమ్మిదిమంది నాయకత్వం వహించారు. అనగా ఇది 
ఉమ్మడి నాయకత్వాన సాగిన ఉద్యమమని చెప్పవచ్చు. వారే పాకాల, 
మొగరాల, వుల్లూరు కల్లూరు, పులిచెర్ల, ఎదురుకొండ (యాదరకొండ 
లేక యాదరగుంట), నర్గంత్కి తుంబ, గుడిపాటి, బంగారు పాలయగాళ్ళు. 
వీరి ఉద్యమ |ప్రారంభకాలానికి, అనగా 1801 నాటికి పాకాలను శేషమ 
నాయడు, పుల్టూరును కుమార రఘునాధనాయడు, కల్టూరును రంగపతి 
రాజు, మొగరాలను చెన్నప్పనాయడు, పులిచెర్లను తిమ్మానాయడు, ఎదురు 
కొండను ముద్దురామప్పనాయడు, నర్గంతిని అనంతప్పనాయడు, గుడిపాటిని 
శేషమనాయడు, తుంబను మల్లప్పనాయడు, బంగారు పాళేన్ని చంద్రశే 
ఖరనాయడు పాలించేవారు. వీరిలో గుడిపాటి పాలయగాడు ఉద్యమంలో 
పాల్లోలేదు. కాళహస్తి, కార్వేటినగర్‌ (బొమ్మరాజుపాలెం), వెంకటగిరి కర 
కంబాడి, కృష్ణాపురం వంటి పాలయగాళ్ళ వలె ఆంగ్లేయులకు విధేయుడుగా 
ఉండేవాడు. తిరుగుబాటు చేసిన పాలయగాళ్ళకు అండగా పలువురు బంధు 
వులు అనుచరులు, కట్టుబడిదార్డు, ఇనాందార్జు, |గ్రామాధికార్డు, మిరాసీ 
దార్జు, కులపెద్దలు, (బ్రాహ్మణులు, రైతులు, వృత్తిపనులవారు ఉద్యమంలో 
చురుగ్గా పాల్గొని ఆంగ్లేయుల నుండి స్వాతంత్ర్యాన్ని పొందుటకై కృషిచే 
శారు. ఈ ఉద్యమం క్రీ.శ. 1801 నుండి 1805 వరకు సాగింది. 


చిత్తూరు ప్రాంతంలో జరిగిన తొలి స్వాతంత్ర్య పోరాటానికి నాయ 
కత్వం వహించిన పాలయగాళ్ళు తొలుత గిరిజన నాయకులుగా ఉండేవారు. 
ఇట్టి నాయకులను విజయనగర రాజులు క్రీ.శ. 15వ _ శతాద్ది మధ్యలో 
గ్రామాలు, రహదార్జు, అడవి మార్గాల్లో (పజల ప్రాణ ఆస్తి రక్షణలు, 
శాంతి భద్రతల పరిరక్షణలకై 'కావలిగాట్లు అను హోదాలో (పోలీసు 


4 


అధికార్డు) (Superintendents of Police) నిర్లీ త విస్తీర్ణ ంగల (ప్రాంతాలకు 
నియమించారు. జీవనంకై వీరికి జీతానికి బదులు నామమాత్రపు శిస్తు 
చెల్లించు పద్దతి వై “కావలిఇనాంి భూములను ఇచా రు. విధి నిర ;హణలో 
వీరికి అండగా pe వారి ( అమరం, కట్టుబడి, మెర్శినరీ ప్యూన్లు) ఖర్చుల 
చెల్లింపు “ఊబి “నీతి, అను సుంకాలను కూడా వీరు ప్రజలనుండి 
వసూలు చేసుకొనేవారు. తొలి దశలో వీరు పేష్కష్‌ tribute చెల్లించాల్సి 
ఉండేదికాదు. క్రీ.శ. 1565 లో జరిగిన తల్లికోట (రాక్షసతంగడి) 
యుద్దం తరువాత నాటి రాజకీయ పరిస్తితిని అవకాశంగా తీసుకొని! తమ 
పరిధిలోని (ప్రాంతాలపై స్వతంత్ర అధికారాన్ని (పకటించుకొని పాలయ 
గాళ్ళు అను బిరుదును ధరించారు. తమ కొవలిఇనాంల వై (ప్రభుత్వానికి 
చెల్లించుచుండిన శిస్తును కూడా ఆపేశారు. క్రమంగా కేంద్ర ప్రభుత్వాల 
సర్కారు భూములను ఆక్రమించుకొని పాళేలను విస్తరించుకొని బలపడసా 
గారు. ఇది విజయనగర రాజుల చివరి రోజుల కాలంలోను, కుతుబ్‌ షాహి, 
మొగల్‌, అసఫ్‌జాహి, నెవాయత్‌ వలాజా నవాబుల (కర్నాటక) కాలం 
లోను కడకు ఆంగ్లో-(ఫెంచ్‌ కర్నాటక యుద్దాల కాలంలోను సాగింది. 
ఈ ఆక్రమిత (పాంతాలనుండే వీరు నీతి అనే పన్ను వసూలు చేసేవారు. 
నాటి రాజకీయ పరిస్టితిని అవకాశంగా తీసుకొని; బలపడి, స్వతంత్రంగా 
జీవించసాగారు. 'పేష్కష్‌ అనే కప్పాన్ని. కూడా చెల్లించేవారుకాదు. 
18వ శతాబ్ది తొలిదశలో నాటి కర్నాటక నవాబు సాదత్‌ ఉల్లాఖాన్‌ 
కాలంలో చిత్తూరులో ఫౌజ్‌ దార్‌గా యుండిన తర్‌ మహమ్మద్‌ ఖాన్‌ యొక్క 
“బక్షి గులాంమహామ్మద్‌ చేతనే తొలిసారిగా వీరినుండి నలభై వేల “పల్లిపట్టు 
పగోడా ల పేష్కష్‌ వసూలు చేయుటజరిగింది. కాని వీరు 'పేష్కష్‌ను 
సక్రమంగా చెల్లించేవారుకాదు. కర్నాటక నవాబులు బలహీనంగా ఉండుకే 
ఇందుకు కారణం. 18వ శతాబ్ది చివర్లో కర్నాటక నవాబైన మహమ్మదాలీ 
( వాలాజా) తన తమ్ముడైన వాహబ్‌ ను చిత్తూరు పాళేలతో కూడిన 
ప్రాంతానికి జాగీర్దారుగా నియమించి 'పేష్కష్‌ వసూలు సక్రమంగా జరు 
గుటకై ప్రయత్నించాడు. కాని వూర్తిగా సఫలీకృతుడు కాలేదు. వాహబ్‌ 
ను తాత్కాలికంగా తొలగించిన హైదరాలీ మాత్రం పూర్తి పేష్కష్‌ ను 
వసూలు చేశాడు. బంధీనుండి తిరిగి వచ్చిన వాహబ్‌, ఆతరువాత అతని 
కుమారుడు డీలర్‌ లు వేష్కష్‌ వసూలుకై ప్రయత్నించగా వీలుపడలేదు. 


Oo 


ర్‌ 


పాలయగాళ్ళ స్వాతంత్ర్య ప్రియత్వమే ఇందుకు కారణం. దీనికితోడు 
నవాబులు బలహీనులుగా ఉండేవారు. కడకు 1801లో చిత్తూరు ఆంగ 
_ యుల స్వాధీనమైన తరువాత ఉత్తర ఆర్కాటు డివిజన్‌కు (అప్పట్లో దీన్ని 
జిల్లా .అని పిలచేవారుకొదు. ఈ డివిజన్‌లో పలు జిల్హాలుండేవి) తొలి 
కలెక్షరైన జార్డి స్ట్రాటన్‌ ; రెండవ కలెక్టరైన డేవిడ్‌ కాక్‌బర్నీలు, ఈ 
పాలయగాళ్ళ 'పేష్కష్‌ను విపరీతంగా పెంచి పూర్తిగా వసూలు చేశారు. 
కాని తిరుపతి సమీపానగల కరకంబాడి, కృష్ణాపురం పాలయగొళ్ళనుండి 
మాత్రం పేష్కుష్‌ వసూలు చేయలేదు. తిరుమలకు వెళ్ళే ప్రయాణీకుల 
రక్షణ, వారి ఆస్టినష్టాలు ఫూరించుట వీరి విధులుగాన వీరికి పేష్కుష్‌ 
చెల్లింపు మినహాయింపు ఉండేది. నవాబుల కాలంలో నవాబులకు అవస 
రమైన సమయాల్లో సైనిక సహాయంచేసి, వేష్కష్‌ చెల్లించే నియమంపై 
చితూరు పాలయగాళ్ళు తమ పాళేలను స్వేచ్చగా పాలించుకొనేవారు. 
పలు హక్కులను కూడా కరిగి యుండేవారు. రాజులవలె అన్ని హంగులను, 
దర్పాలను, దర్చార్హను, నగర్హను (రాజభవనాలు), అధికార్లను, "సైనికులను 
(వ్యూన్లు) కలిగియుండేవారు. పటిష్టమైన రెవిన్యూ, పోలీసు, సైనిక 
వ్యవస్త్రలను కలిగియుండేవారు. ఇట్టి చితూరు పాలయగాళ్ళు వేట ఆధా 
రంగా జీవించే ఆటవికులైన (1024ల) బోయ, ఏకరి కులాలకు చెందిన 
వారు. ఆటవిక నాయకులుగా యుండిన వీరు సాంఘిక పరిణామంలో 
మార్చుచెంది బోయ, కరి కులస్తులుగా సాంఘిక స్థానాన్ని పొందారు. 
బోయల్లో ముత్రాచ, వాడమంజి అను ఉపతెగలు ఉండేవి. ఏకర్లను చిత్తూ 
రులో ఏకర్లని యాకర్షని పిలుస్తారు. వీరినే నెల్లూరు, కడపల్లో బోయలని, 
కిరాటులని పిలచేవారు. కిరాటులు ఆటవిక నేర జాతులని కృష్ణదేవరా 
యలు కూడా ఆముక్తమాల్యదలో తెలిపియున్నాడు. ఆటవిక నాయకులు, 
(ప్రముఖ |గ్రామాధిపతులు, ఇతర నాయకులేగాక నేరవృత్తి |(ప్రధానంగాగల 
నాయకులుకూడా విజయనగర కాలంలో కావలిగాళ్ళుగా (వీరే తరువాత 
పాలయగాళ్ళయ్యారు) నియమింపబడే సాంప్రదాయం ఉండేది. చిత్తూరు 
పాలయగాళ్ళను కావలిగాళ్ళు, పాలయగాళ్ళు, పాలయప్పట్టుదొరలు, దొరలు, 
నాయకులు, నాయళ్ళు(నాయుడుకాదు; నాయడు), నాయనివార్లని కూడా 
పిలుస్తారు. ఒక (ప్రాంతానికి నాయకులు గావున. విజయనగర కాలపు నాయం 
కర విధానంలో  విశాలప్రాంతాలకు అధిపతులుగా యుండిన “నాయకి 


అను అధిపతుల వలె వీరినికూడా నాయక నాయడు అని “నాయకుడు” 
అనే అర్హలో పిలిచేవారు. నాయడు అనే పదం నాయక అనే వృత్తి శబ్దం 
నుండి పుట్టింది. ఇది (క్రమంగా పరిణామంచెంది నాయనివారు. (అనగా 
నాయకుడు గారు) అను శబ్దంగా మారి కుల నామంగా స్టిరపడింది. 
అన్ని భారతీయ కులాలవలె “నాయనివారు”* అనుకులం కూడా వృత్తి 
రీత్యా ఉద్భవించింది మాత్రమే. కల్లూరు, తుంబ, పులిచెర్ల, బంగారి, 
గుడిపాటి పాలయగాళ్ళు *ఏకరి కులస్తులు. వీరినే నాయనివార్లని కూడా 
నేడు పిలుస్తారు. చితూరు పాలయగాళ్ళలో బంగారుపాళెం పాళయగాళ్ళ 
చరిత్ర ప్రాచీనమైందిగా తోస్తోంది. వీరి వంశ (ఫ్రథముడుగా చెప్పదగిన 
అగ్గితిమ్మన క్రీ.శ. 14 వ శతాబ్దిలోనే పాలయప్పట్టుదొరగా (కావల్లార్‌) 
నియమితుడై నట్లు తెలుస్తోంది. అనగా ఇతడు విజయనగర పాలకులైన ఒక 
టవ హరిహరరాయలు లేక ఒకటవ బుక్కరాయల కాలస్తుడు. (క్రీ.శ. 1343 
లో బుక్కరాయలు పెనుగొండలో రాజప్రతినిధిగా ఉండిన రోజుల్లో ఇతడు 
నియమించబడినట్లు తోస్తోంది. వారసులు లేనిచో దత్తవుత్రులు వారను 
లగుట చిత్తూరు పాళేగాళ్ళలో అగువడును. అంతేగాక (స్త్రీలు కూడా 
పాలకులయ్యేవారు. ఉదాహరణకు పాకాల, పులిచెర్ల, కరకంబాడి పాళేల్లో 
స్త్రీలు పాలకులుగా ఉండిన సందర్భాలు గలవు. రాజుల వలె చిత్తూరు 
పాలేగాళ్ళు నగర్లను (రాజాంతః పురాలు), దర్చార్హను, పలురకాల సేవకు 
లను అధికార్లను, అనధికార్లను కర్గియుండేవారు. 


ఇట్టి ప్రాచిన చరిత్ర స్వాతంత్ర్య భావాలు గల చిత్తూరు పాలయ 
గాళ్ళవై 1801 లో ఆంగ్లేయులు తమ పెత్తనాన్ని ఏర్పరచుకొన్నారు. 
ఆతరువొత వలసపాలనా స ఫభావాలైన పీడన, దోపిడి వంటి వాటిని 
పలురకొలుగా బహిర్గతం చేసారు. పాలయగాళ్ళ వై విపరీతంగా పేష్కష్‌ 
భారాన్ని విధించారు. ఇది తొలుత రెండింతలు చేయబడి 58% కి తీసు 
కురాబడింది. ఆతరువాత 67% నికి పెంచబడ్డది. ఇదివరకు వాయిదాల్లో 
పేష్కష్‌ చెల్లించుచుండిన విధానంకూడా రద్దు చేయబడింది. క్రీ.శ. 16వ. 
శతాబ్రినుండి పాలయగాళ్ళు అనుభవించుచుండిన సా (తంత్యం ముకూడా 
హరించు ప్రయత్నం జరిగింది. వీరు అనుభవించుచుండిన పలుహక్కులు 
తొలగించబడ్డాయి. వీరి “కావలి” అధికారం(పోలీసు) [ప్రభుత్వపరం చేయబ 
డింది. కావలిగాళ్ళ హోదాలో పాలయగాళ్ళ అధీనంలో యుండిన సర్కారు 


7 


భూములు లాక్కోబడ్డవి. స్వసుంత్రం అనే పన్ను వసూలు హక్కు లేకుండా 
చేయబడింది. అంతేగాక వీరి అనుచరగణం అనుభవించు చుండిన అమరం, 
చిల్లూరు, కట్టుబడి, మాన్యం మొదలగు ఇనాంలు, మిరాసీలు, మేరలు' 
లేకుండా చేయబడ్డాయి. ఈ చర్య పాలయగాళ్ళను, వారి అనుచరగ 
తాన్ని రైతులను బాధించింది. అంతేగాక పాలయగాళ్ళ నుండి తక్కువ 
గడువులో 'పేష్కష్‌ వసూలు చేయసాగారు. బాకీ పడినచో బంధించే 
వారు. బాకీకి బదులు వీరి పొళేలను పూర్తిగా గాని పాక్షికంగా గాని 
'ఇవ్వమనేవారు. ఇవన్నీ గాక వీరి అనుచరులైన “ప్యూన్‌” లనే సైనికులను 
తొలగించాల్సిందిగా కూడా ఆంగ్లేయులు ఆజ్ఞాపించారు. పాళేల్లోని కోటలు 
మొదలైన కట్టడాలను కూల్చమన్నారు. ఆంగ సైన్యాలు నడవడానికి రోడ్డు 
నిర్మించాల్సిందిగా పాలయగాళ్ళను ఆజ్ఞాపించారు. ఆంగ్లాధికార్డు పాలయగా 
ళ్ళతో అతి కరకుగా కూడా ప్రవర్తించేవారు. వీరి అనుచర సైనికులను( 
అమరం, :కట్టుబడి ప్యూన్లు) దొంగలని, దోపిడీదారులని, వారికి పాలయ 
గాళ్ళ మద్దతు ఉందని భావించి వీరందరినీ నానావిధాల బాధించేవారు, 
అవమానపరచేవారు. ఇవన్నీ పాలయగాళ్ళ తిరుగుబాటుకు దారితీశాయి. 
మరో వైపు గ్రామవారీ, రైత్వారీ మొదలైన విధానాలు ప్రవేశ పెట్టుట 
ద్వారా పన్ను భారం పెంచి హింసా విధానాల్లో కఠినంగా పన్ను వసూళ్ళు 
"చేసి, రైతు వర్గాలను బాధించుట వలన ఆ వర్గాలు కూడా పాలయగా 
ళ్ళతో బాటు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాట మారాాన్ని ఎన్నుకొనేట్లు 
చేశారు. వలస పాలకులుగా వ్యాపార్టుగా ఆంగ్లేయులు ధనం, రాజ్యవాప్తు 
లకే ప్రాధాన్యం ఇచ్చారు. 


లు 


తమ పేష్కష్‌్‌ చెల్లింపును ఆపేశారు. అనగా పన్నుల నిరాకరణోద్యమాన్ని 
(ప్రారంభించారు. దీనితో ఆంగ్లేయులు వీరిని బంధించుట, హింసించుట 
“ప్రారంభించగా పాలయగాళ్ళు 'పోరారానికి సిద్దమయ్యారు. తొలుత తమ 
ప్రాంతాల్లో పయనించే ఆంగ్లేయులను ముట్టడించి బాధించసాగారు. అట్టి 
బాధితుల్లో కెప్టెన్‌ నుథ్దాల్‌ ఒకడు. ఆ తరువాత ఆంగ్లేయుల ఆధీనంలోని 
అంబూర్‌ వంటి సర్కారు జిల్లాలను ( ప్రాంతాలను) ముట్టడించసాగారు. 
“దీనితో ఆంగ్లేయులు నర్గంతి పాలయగాళ్లి బంధించారు. కాని తమవద్ద 
తగిన సైన్యం శేనందున (మరాఠా యుద్దాల, కారణంగా) అతన్ని విడు 


ఇట్టి అనేక కారణాల వలన కోపోద్రిక్తులైన పాలయగాళ్ళు తొలుత 


8 


దల చేశారు. బంధించినందుకు (ప్రతీకారంగా నర్గంతి పాలేగాడు, అతని 
మిత్రులు కలసి సర్కారు జిల్లాలను ధ్వంశం చేయసాగారు. కడకు 
చిత్తూరు లోని సర్కారు ఖజానాను కొల్లగొట్టు (ప్రయత్నించారు. సైన్యం 
లేనందున ఆంగ్లేయులు సామరస్య విధానాన్ని అనుసరించాల్సి వచ్చింది. 
కాని సైనిక కవాతులతో పాలయగాళ్ళను భయవెట్టుటకు ప్రయత్నించారు. 
దీనితో పాలయగాళ్ళు మరింత రెచ్చిపోయి సర్కారు జిల్లాలను మరలా 
ముట్టడించసాగారు. ఇంతలో లెఫ్టినెంట్‌ కల్‌నల్‌ డార్లీ పెద్ద సైన్యంతో 
చితూరు పాళేల్లో ప్రవేశించాడు. ఇతడు కూడా తొలుత శాంతియుత 
పరిష్కారానికి (ప్రయత్నించాడు. కాని ఇతని (ప్రతిపాదనలు పాళేగాళ్ళను 
తృప్తి పరచలేదు. దీనితో డార్లీ వెనుమూరు వైవు సైన్యంతో పయనించి. 
మొగరాలవై ముట్టడించి ఆ పాశేన్ని . స్వాధినపరచుకొన్నాడు. దీనితో 
భయపడి మొగరాల-పాకాల్ల పాళేగాడయిన చెన్నప్పనాయడు ఆంగ్లేయులకు 
లొంగిపోయాడు. వీటి పాళేగాళ్ళు తొలుత వెల్లూరులో, ఆతరువాత చెంగ 
ల్పట్టులో బంధీగా ఉంచబడ్డారు. ఆ తరువాత సముద్రం ద్వారాగాని, 
భూమి మీదనుండి గాని పాళేగాళ్ళకు సహాయం రాకుండా నిరోధించుటకు 
ఆంగ్రేయులు తగిన చర్యలు తీసుకొన్నారు. నెల్లూరు, ఒంగోలు, చెంగల్పట్టు 
సము(ద్రతీరాల్లో గట్టు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆనాటికి (ఫెంచివారి 
భయం ఉన్నందున ఆంగ్లేయులు ఇట్టి చర్యలను తీసుకొన్నట్టు భావించ 
వచ్చు. ఈ చర్యల తరువాత పాళేగాళ్ళతో ఒక అంగీకారం కుదుర్చుకొని 
ఉద్యమాన్ని బలహీన పరచుటకు ఆంగ్లేయులు ప్రయత్నించారు. కాని పాళే 
గాళ్ళు సమ్మతించలేదు. దీనితో అంగ్ల సైన్యం కల్లూరు, పురిచర్ల కోటలను 
ముట్టుడించింది. కాని చిత్తూరు పాళేగాళ్ళు సమైక్యంగా పుల్లూరుకోట 
నద్ర. అంగు పనా ఎకరా న్నారు... “కాం. ఆర్ష గంగ. క 
మూర్‌లు వీరోచితంగా పోరాడినప్పటికీ కోటను స్వాధీనం చేసుకోలేక 
పోయారు. క్రమంగా కోట ఆంగ్లేయ స్వాధీనమయిందిగాని పాలేగాళ్ళు దొర 
కలేదు. ఈవిజయం తరువాత పాళేగాళు బంగారుపాలేన్ని రక్షించుకొనుటకె 
ప్రయత్నించారు. కాని విఫలమయ్యారు. కాని మొగరాలలోని ఆంగ్ల సై న్యాన్ని 
ముట్టడించి ఆయుధాలు స్వాధీన పరచుకొన్నారు. గుడియాత్తం లోని 
కలెక్టర్‌ రక్షక భటులపై ముట్టడి చేశారు. ఇంతలో ఆంగ్రసైన్యం తుంబ 
పాళేన్ని ముట్టుడించింది. దీనితో కోపోద్రికులెన పాలయగాళ్ళు తిరుమలకు 


9 


వెళ్లే ప్రయాణీకులను ముట్టడించి సుంకాలు వసూలు చేసి (ప్రభుత్వా 
నికి. (శ్రీ, వేంకటేశ రస్వామి ఆలయం నుండి వచ్చే ఆదాయం లేకుండా 
చేశారు. ఈ స్తితిలో ఆంగ్లేయులు మరలా సామరస్య పరిష్కారానికై 
(పయత్నించారు గాని ఫలితం లేకపోయింది. దీనితో ఆంగ్ల నైన్యం బంగా 
రుపాళెం కోటను ముట్టడించింది. ఆతరువాత దీని పాళేగాడి కుమారుడికి 
చెందిన ఎదురు కొండ పాళేన్ని ఆక్రమించారు. తరువాత నర్గంతిపాళేన్ని 
సా '(ధీనపరచుకొన్నారు. ఆతరువాత పాళేగాళ్ళను బంధించుటకై వెతక 
సాగారు. పాలయగాళ్ళకు రైతులనుండి మద్దతులేకుండా చేయుటకు కూడా 
ప్రయత్నించారు. ఈ దశలోనే నాగపేట వద్ద ఆంగ్ల సైనిక నాయకుడు 
కెపైన్‌ (బూస్‌ కి కల్లూరు, పుల్టూరు, పులిచెర్ల పాలయగాళ్ళకు మధ్య 
తీవపోరాటం సాగింది. కాని పాళేగాళ్ళు ఓడి; పారిపోయారు. మరో 
వైపు కెపైన్‌ ఆర్మ్‌స్టాంగ్‌ పరదరామి వద్దగల బంగారిపాళేగాడి అను 
చరులను బంధించుటకు (ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆతరువాత ఆంగ్ష 
"సైన్యం సందూరుకొండను (చందూరు కొండ) ముట్టుడించింది. బంగారి 
పాళేగాడి అనుచరులను పట్టుకొనుటకు ప్రయత్నించిందిగాని విఫలమయింది. 
ఆ తరువాత ఆంగ్రపైన్యం పాళేగాళ్ళకై గారించసాగింది. ఇదే తరుణంలో 
సర్కారు ప్రాంతాలైన పల్లికొండ, కీలేశ్వర్‌, కలకనూరు, కళత్తూరులను 
పాళేగాళ్ళు ముట్టడించారు. ఇట్టి పరిస్తితుల్లో శాంతియుత మార్గాలద్వారా 
పాలయగాళ్ళ ఉద్యమాన్ని ఆవుదల చేయుటకై మద్రాసు ప్రభుత్వం హోర్తిన్‌, 
వెబ్‌, స్టా౦టన్‌ లతో కూడిన స్పెషల్‌ కమిషన్‌ను సెప్టంబర్‌ 22, 1804 
లో నియమించింది. కాని దీని కృషి కూడా ఫలించలేదు. పాశేగాళ్ళు 
గెరిల్లా పోరాటాన్ని ఆపలేదు. దీనితో ఆంగ్లేయులు కఠిన సైనిక చర్యల 
ద్వారా పాళేగాళ్ళ ఉద్యమాన్ని అణచి వేయుటకు నిర్లయించుకొన్నారు. 
అందుకై సైనిక చట్టాన్ని (ప్రకటించి, పెద్ద సైన్యాన్ని సమీకరించి దాని. 
నాయకుడిగా మనీపెన్నీని నియమించారు. ఇతడు కూడా తొలుత శాంతి 
యుతంగా సమస్య పరిష్కారానికి ప్రయత్నించాడుగాని తమకు తృప్తి కరంగా 
లేనందున పాళేగాళ్ళు అంగీకరించలేదు. తిరుగుబాటు కొనసాగించుటకే 
నిర్ణయించుకొన్నారు. కాని సైనిక చట్టం (ప్రకటించగానే నర్గంతి పాళే 
గాడు ఆంగ్లేయులకు లొంగిపోయాడు. ఇతర్జు లొంగలేదు. అందుచే అన్ని 
చై పులనుండి పాళేగాళ్ళను ముట్టుడించి అరణ్యాల్లో బంధించాలని భావించి 


మైసూరు నుండి కూడా మహారాజా సైన్యాలను, ఆంగ్ల సైన్యాలను బాలా 
జీరావ్‌, 'కెపైన్‌ లిటిల్‌ల నాయకత్వాన రప్పించుట జరిగింది. మైసూరు 
సైన్యానికి, ఎదురుకొండ, 'బంగారి పాలయగాళ్ళకు మధ్య మొగిఠిఘాట్‌ 
వద్ద పెద్ద పోరాటం జరిగింది. దీనితో భయపడి బంగారిపాళయగాడు. 
లొంగిపోయాడు. ఎద్ధురుకొండ పాళయగాడు పారిపోయాడు. కాని గుడి 
యాత్తం వద్ద చిత్రదుర్గనుండి వచ్చుచుండిన ఆంగ్ల సైన్యాన్ని ఇతడు ఎదు 
ర్కొని ముప్పతిప్పలు పెట్టాడు, కొని ఫరితంలేక తప్పించుకొన్నాడు. 
ఈలోపు మనీవెన్నీ కూడా పెనుమూరు వైపు సైన్యంతో బాటు 
పయనించసాగాడు. ఇంతలో మొగరాల-పాకాల్లకు చెందిన వెనుమూరు 
వద్దగల గానిగబండ రక్షణకై పాలయగాళ్ళు పెనుమూరు వద్ద ఆయుధాలతో 
సిద్ద్రమగుచున్నారని తెలిసి సైన్యంతో వెనుమూరు చేరాడు. ఇచట పెద్ద 
పోరాటం జరిగింది. అటు ఆంగ్లేయులకు ఇటు పాలయగాళ్ళకు పెద్ద 
నష్టం జరిగింది. ఇది జరిగాక పాలయగాళ్ళు అరత్యాల్లోకి వెళ్ళి రక్షణ 
పొందారు. దీని తరువాత గానిగబండ, పులిచెర్ల కొండల ఆక్రమణకై ఆంగ 
సైన్యం (ప్రయత్నించింది. ఆతరువాత మనీవెన్నీ నాగబట్టకు వెళ్ళాడు. 
దీని దాపున చామకొండలో పుల్లూరు, మొగరాల్క పాకాల పాలేగాళ్ళు 
ఉన్నారని తలచి చామకొండలో ప్రవేశించగా అచటి పాళేగాళ్ళు ఇత 
నితో పోరాటం సాగించారు. కాని విజయం పొందలేక పోయారు. ఈ 
లోవు పోరాటంతో విసుగు చెందిన కల్లూరు, పులిచెర్ల, తుంబ పాలయ 
గాళ్ళు సీడెడ్‌ జిల్లాల కలెక్టర్‌ మన్రో వద్ద లొంగి పోయారు. దీని 
తరువాత మొగరాలకొండ వద్ద ఆంగ్రసైన్యానికి మొగరాల, పాకాల పాళశే 
గాళ్ళకు మధ్య పోరాటం జరిగింది. ఆంగ్లేయుల ధాటికి తట్టుకోలేక ఈ 
పా ళేగాళ్ళు తప్పించుకొని శెట్టిగుంట, తిరుపతి, కరకంబాడి, కాళహస్తి, 
కార్వేటినగర్‌ కొండల్లో పయనించి కడకు మనో వద్ద లొంగిపోయారు. 
తరువాత వుల్లూరు పాళేగాడు కూడా వీరిని అనుసరించాడు. చివరకు 
ఎదురుకొండ పాశేగాడు ముద్దురామప్పనాయడు మాత్రం - మిగిలాడు. 
ఇతడొక్క డే చివరివరకు ఆంగ్లేయులతో పోరాడిన ఘనుడు, వీరుడు, ఆంగ్రే 
యులకు- లొంగని వాడు. చార్గల్‌ పాలేగాడి సహాయంతో సాత్‌ ఘర్‌ వద్ద 
మైనూరు సైన్యాన్ని కూడా దెబ్బతీశాడు. చివరకు మైసూరు సైన్యం 
చేతిలో కల్లెయ్యబండ అడవుల్లో బంధీయై ఉరిగిక్షకు గురయ్యాడు. దీనితో 


గ 


ఫిబ్రవరి 20, 1805 నాటికి పాలయగాళ్ళ ఉద్యమం అణిచివేయబడింది. 


కొందరు పా లేగాళ్ళ పాలేలు శాశ్వితంగా ఆంగ్రేయుల సా (ధనం చేయ 
బడగా, మరికొందరి పాలేలు తాత్కాలికంగా ప్రభుత్వ స్వాధీనం కాబడి ఆ 
తరువాత జమిందారీ శాశ్విత శిస్తు నిర్ణయ విధానం (ప్రకారం సక్రమంగా 
గిస్తు చెల్లించు నియమంపై వీటి పాలయగాళ్ళు పునఃఅధికార స్టాపితులైరి. 
వీరి అప్పులు పరిష్కరించబడ్డాయి. తిరుగుబాటు ముగిశాక పాలయగాళ్ళు 
దూర ప్రాంతాల్లో బంధిలుగా ఉంచబడ్డారు. వారి జీవనంకై భృతి చెల్లించబ 
డింది. చిత్తూరు పాలేల్లోని ఆంగ్రసైన్యం చాల వరకు ఉపసంహరించబడింది. 
సైనిక చట్టుం రద్దు చేయబడింది. సివిల్‌ అధికారం ఏర్పరచబడింది. 
పాలనాపరమైన మార్పులు చేయబడ్డాయి. కొందరు పాలయగాళ్ళు, వారి 
అనుచరులు సైనిక చట్టు (ప్రకారం ఉరితియబడ్డారు. కొందరు దేశ బహిష్క 
రణ గావించబడ్డారు. మరికొందరు బంధీలో ఉంచబడ్డారు. ఉరితియ బడ్డ 
వారిలో ఎదురుకొండ పాలేగాడు ముద్దురామప్పనాయడు ముఖ్యుడు. ఈ 
ప్రాంత ప్రజలను శాంత పరచుటకై కొన్ని సంస్కరణలు చేపట్టు బడ్డాయి. 
(గ్రామ వెద్దలు,కట్టుబడి పూూన్లు, మిరాసిదార్ల భూములు చాలవరకు తిరిగి 
ఇచ్చి వేయబడ్డాయి. నూతన భూసంస్కరణలు చేపట్టుబడ్డాయి. 

చితూరు పాలయగాళ్ళు ప్రారంభించిన స్వాతంత్రోద్యమంలో చిత్తూరు 
పాశేల్లోని పలువరాల ప్రజలు కూడా పాల్గొనుట అగుపడుతుంది. ప్రాచిన 
కొలంనుండీ స్వయంపోష కత్వంతో, సాంప్రదాయ పాలనా వ్యవస్త్రతో వెల ' 
సియుండిన గ్రామ వ్యవస్తలో ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన మార్పుల కార 
ణంగా (గ్రామ పెద్దలు లేక మిరాసిదార్జ్హు, కుల పెద్దలు ఆయగాళ్ళు లేక 
బారబల్టూట అని పిలువబడుచుండిన పన్నెండుమంది (గామాధికారుల విష 
యంలో తీవ్రమైన మార్పులు తెచ్చుట వలన ఒకవైపు వీరిప్రాముఖ్యం, 
అధికారం, మరోవైపు (గ్రామవ్యవస్త _దెబ్బతినుటవలన ఈవర్తాలన్నీ ఆంగ్రే 
యుల ఎడల తీవ అసంతృప్తి చెందారు. అంతేగాక వంశపారంపర్యంగా 
అనుభవంలో యుండిన అమరం, చిల్లూరు ఇనాంలు, గ్రామమాన్యాలు, 
కట్టుబడి ఇనాంలు నాటి కలెక్టర్‌ కాక్‌బర్న్‌ చే రద్దుచేయబడ్డాయి. ఈ 
చర్య రాజకీయ, సాఘిక వర్గాలను అసంతృప్తి పరచింది. గ్రామాధికారుల 
తారాపడిఇనాంలు, దామా'షేఇనాంలు రద్దయ్యాయి. కరణాలు, మణేగార్డు 
పొందుచ్చుండిన, మేరలు, _న్వసుంత్రం అనే సుంకాలు, 'ఇతర రుసుములు 


చో 


12 


రద్దుకాబడ్డాయి. ఇతర [గ్రా మోద్యోగులకు చెందిన ఇట్ట హక్కులూ రద్ద. 
య్యాయి. అలాగే గ్రామకట్టుబడి, పాళెంకట్టుబడి వ్యూన్హ ఇనాంలు 
రద్దయి సాధారణ 'శిస్తు వసూలు చేయుట జరిగింది. ఇక ఆలయాలు, 
మఠాలనిర్వహణకు ఇవ్వబడ్డ దేవాదాయ ఇనాంలు, (బావ్మాణులకు ఇవ్వ 
బడ్డ అ|గహారాలు, (బాహ్మణాదాయాలు, షోత్రియాలు, భటవృత్తి ఇనాంలు 
రద్దయి సాధారణ శిస్తు వసూళ్ళు జరిగాయి. పలు వరాలకు చెందిన 
మిరాసీ భూములు (కనియాట్సి భూములు) స్వాధీనం చేసుకోబడ్డాయి. 
సాధారణ శిస్తువసూళ్ళు చేయబడ్డాయి. సత్రాలు పాఠశాలలు మొదలగు 
వాటి నిర్వహణకు ఇవ్వబడ్డ ధర్మాదాయ ఇనాంలు రద్దయ్యాయి. చెరువుల 
నిర్మాణం, చెరువుల మరమ్మత్తు, నీటి కాలువల (త్రవ్వకం, తటాకాల 
. నిర్వహణ, ఆనకట్టల నిర్మాణం మొదలగు నీటి పారుదల ఏర్పాట్లకు, 
రోడ్ల నిర్మాణాలకు ఇవ్వబడ్డ ఇనాంలు రద్దయ్యాయి. అసలు నీటి పారుద 
లకు ప్రాధాన్యతే లేకుండింది. రోడ్డ నిర్మాణం కేవలం సైనిక అవసరాలకే 
జరిగేది. ఈ చర్యలన్నీ రైత్వారీ విధానాన్ని విశాల ప్రాంతాలకు వ్యాప్తి 
చేసి అధిక ఆదాయాన్ని పొందుటకే తీసుకోబడినాయి. కాని దీనివలన 
రైతు వర్గాలన్నీ తీవ అసంతృప్తికి గురైనాయి. ఇంతేగాక వ్యాపార వాణి 
- జ్యవర్గంకూడా అసంతృప్తి చెందింది. వీరిపై సయర్‌, మోతుర్లా పన్నులను 
అధికంగా విధించారు. సాలివారివై పన్ను విధించబడింది. ఇండిగోపె 
పన్ను వేయబడింది. పలు వృత్తి పన్నులు విధించబడ్డాయి. ఇదంతా ఈ 
వరాలను అసంతృప్తి పరచింది. ఆధునికత men ss సాధనంగా 
ఉపయోగపడిన రైత్వారీ విధానం ద్వారా రై రెతులు పీల్లి పిప్పి చేయబడ్డారు. 
ఈ విధానంలో మానవత్వానికి స్టానంలేదు. ఇందు a తప్పకుండా 
గిస్తు వసూళ్ళు చేయబడ్డాయి. శారీరక హింసపెట్టికూడా పన్ను వసూలు 
చేయబడేది. అంతేగాక డబ్బు రూపంలో మాత్రమే శిస్తు చెల్లింపు అంగీ 
కరించబడేది. ఈ పద్దతి రైతులకు నష్టాన్ని, కష్టాన్ని తెచ్చిపెట్టింది. 
దీనితో రైత్వారీ విధానానికి వ్యతిరేకంగా రైతులు తొలుత పన్నుల నిరా 
కరణోద్యమాన్ని చేపట్టారు. ఏరి, పవొటవారి, కాణిపాకం, పట్నం, కట్ట 
మంచి, కొత్తకోట (గ్రామీణులు (గ్రామాలు వదలి వలసవెళ్ళి తమనిరసనను 
ప్రదర్శించారు. కలెక్టర్‌ అభయాలనుకూడా పట్టించుకోలేదు. అంతేగాక 
రాయకోట దగ్గరి గ్రామాల్లో పెద్ద తిరుగుబాటుకూడా జరిగింది. ఆంగ్లే 


B 


యులు సైన్యంతో దీన్ని అణచాల్సి వచ్చింది. తింగేరికోట, పాల్‌కోడు, 
కృష్ణగిరి రైతులు కూడా ఇందు చేరారు. [భాహ్మణులు, రెడ్డు, పాటిళ్ళు, 
ఇతరులు రైత్వారీ విధాన రద్దుకు కృషి చేశారు. ఆంగ్లేయులకు వ్యతిరే 
కంగా పోరాటం ప్రారంభించిన పలు రైతువరాలు సాంఘికంగా, ఆర్డికంగా 
తమ అండలో యుండే పాయకార్హు, ఊల్‌ కుడి పరయార్‌, పల్లి వర్గాల 
అండను కూడా పొంది పాలయగాళ్ళతో బాటు ఆంగ్ల వ్యతిరేక పోరాటాన్ని 
సాగించారు. పాళేగాళ్ళ బంధువులు, మిత్రులు, గ్రామాధికార్హ బంధువులు, 
వ్యాపారులుకూడా ఇందు పాల్గొన్నారు. తిరుగుబాటు కాలంలో ఆంగ్రే 
యులు (గ్రామాలను తగులబెట్టుట, దోచుకొనుట, (గామీణులను బంధించుట 
వంటి చర్యలు చేపట్టుట కూడా ఆంగ్రేయులకు వ్యతిరేకంగా ప్రజలంతా 
సమైక్యంగా పోరాడేట్టు చేసింది. తమిళ ప్రాంత పాళేగాళ్ళు, సీడెడ్‌ జిల్లాల 
(రాయలసీమ) పాళేగాళ్ళు, కడకు కోలార్‌ వంటి ప్రాంతపు మైసూరు 
పాళేగాళ్ళు కూడా ఈ తిరుగుబాటుకు మద్దతునిచ్చారు. ఈ ఉద్యమాన్ని 
పరిశీలిస్తే ప్రాంతీయస్తాయిలో జరిగిన జాతీయోద్యమంగా అనిపిస్తుంది. కాని 
నాటికి జాతీయతాభావం భారతీయుల్లో ఏర్పడలేదు. స్వాతంత్ర్య లేక 
[ప్రాంతీయ భావం మాత్రమే ఉండేది. కాని ఆంగ్ల వ్యతిరేక భావం 
అన్ని ప్రాంతాల ప్రజల్లోనూ దేశమంతటా వ్యాపించి ఉండేది. న్వాతం 
త్యంకై ( స్వేచ్చ) చిత్తూరు పాలయగాళ్ళు జరిపిన ఉద్యమం ఆకాలపు 
ఇతర ఉద్యమాలవలె భావితరాలకు స్టూర్తినిచ్చి జాతియోద్యమాన్ని చేపట్టి 
ఆంగ్లేయులనుండి మొత్తం దేశాన్నే విముక్తిపరచి స్వాతంత్రాన్ని సంపా 
దించునట్టు చేసిందనుటలో సందేహంలేదు. 


చిత్తూరు పాళేల్లో సాగిన పోరాటాన్ని స్వాతంత్ర్య (స్వేచ్చ) పోరా. 
టమన్సి రైతు ఉద్యమమని, గిరజనోద్యమమని పిలచుటలో తప్పులేదు. 
ఆంగ్రేయులనుండి విముక్తికై జరిగిన ఉద్యమం గావున స్వాతంత్ర్య పోరా 
టమన్సి రైతు వర్గంగా పిలువదగిన రీతిలో తమ వ్యక్తిగత భూముల్లోని 
వ్యావసాయిక ఉత్పత్తి దశలన్నించ్హా పాశేగాళ్ళు [శ్రద్ద చూపేవారు గావున 
వీరిని రైతులుగాను, వీరు చేపట్టిన ఉద్యమాన్ని రైతు ఉద్యమంగాను 
పిలువ వచ్చు. అంతేగాక ఈ ఉద్యమంలో రై రెతు వర్గంలో ఉన్నత వర్గంగా 
చెప్పదగిన పాలేగాళ్ళతో బాటుఇతర రైతు వర్వాలన్నీ పాల్గొనుట వలన 
కూడా దీన్ని రైతు ఉద్యమంగా వెవుటలో లః ఈ ఉద్యమ 


i 


నాయకులైన పాళేగాళ్ళు ఆటవిక లేక గిరిజన జాతుల నాయకులుగా 
ఉండినవారు గావున దీన్ని గిరిజనుల (410) తిరుగుబాటని పిలువవచ్చు 
కడపలోని కోయిలకుంట్లులో 1846 లో జరిగిన పాలేగార్‌ నరసింహారెడ్డి 
తిరుగుబాటు కాలం, చిత్తూరు పాళేగాళ్ళ తిరుగుబాటు కాలాల్లోనే ( ఆంగ్ల 
వ్యతిరేక తిరుగుబాట్టలో) పలువురు రైతులు, ఇతర గ్రామ ప్రజలు పాల్గొ 
నుట. అగుపడును. 'ఐనప్పటికీ ఈ రెండు ఉద్యమాలూ విఫలమయ్యాయి. 
అందుకు పాళేగాళ్ళకు తగిన ఆర్హిక శక్తి, సైనిక శక్తి, ఆధునిక ఆయుధాలు, 
దేశ (ప్రజలు, నాయకుల మద్దతు, సహాయసహకారాలు లేకుండుశే (ప్రధాన 
కారణాలు. అంతేగాక గుడిపాటి, కాళహస్తి కార్వేటినగర్‌, వెంకటగిరి ల 
పాళేగాళ్ళు ఆంగ్రేయులకు సహకరించారు. ఇవన్నీగాక నాటి ఆంగ్లేయులకు 
కావలసిన ఆర్హిక సైనిక శక్తులు ఉండేవి. సమర్హులైన సైనికాధికారులు 
ఉండేవారు. వీటికితోడు శౌశవదశలోని రాజ్యాన్ని పరిరక్షించుకొని పటి 
స్ట్రపరచుకొని, వ్యాపారాభివృద్ధి, ఆర్దిక వనరుల సేకరణ చేసుకొనుటకు 
ఆంగ్లేయులు కంకణం కట్టుకొని యుండిరి. (ఫెంచివారిని సైతం వెడలగొట్టి 
దేశాన్నంతా ఆ(క్రమించాలనిి తమ అవసరాలకు దేశాన్ని రాజకీయంగా, 
ఆర్దికంగా వాడుకోవాలని నిర్తయించుకొనియుండిరి. ఇట్టి వాతావరణంలో 
సాంప్రదాయరితి- ఆయుధాలతో పోరాడే పాళేగాళ్ళ స్వాతంత్ర్య పోరాటం 
విఫలం కాకతప్పదు. కాని వీరి తిరుగుబాటు, ఇతర  తిరుగుబాట్టవలె 
భావితరాలకు నూూర్తినిచ్చి, వారిని సమైక్య పరచి, జాతియోద్యమంద్వారా 
ఆంగ్లేయులను తరిమికొట్టి దేశానికి విముక్తిని స్వాతంత్రాన్ని సాధించు 
నట్టు చేసింది. అనగా తాత్కాలికంగా వీరి ఉద్యమందెబ్బతిన్నా దీర్చ కాలిక 
(ప్రయోజనాన్ని చేకూర్చిందని చెప్పవచ్చు. 


ఎక్కువ వివరాలకు ఈ పుస్తకాలు చదవండి 


1. డా, దేవిరెడ్డి. సుబ్రమణ్యం రెడ్డి 


2. డా. దేవిరెడ్డి. సుబ్రమణ్యం రెడ్డి 


3. డా. దేవిరెడ్డి. సుబ్రమణ్యం రెడ్డి 


కే డా. దేవిరెడ్డి, సుబ్రమణ్యం రెడ్డి 


5. డా. దేవిరెడ్డి. సుబ్రమణ్యం రెడ్డి 


The Struggle for Independence 
in India, 1992. 

Anti-British Revolts 

in Andhra 

Astudy of the Palegars 

of Andhra 1801-1805 

(Ph.D. Thesis, S.V. University, 
1988) 

The Palegars and 
Administration in 

South India, 1991 

‘The Pre- nationalist. 

Freedom Struggles in 


Modern Andhra, 1991. 


‘The land Tenures and Peasnat 


in Modern South India, 1991 


